SREE 
DURGA CINETONE Co., 
RAJAHMUNDRY 


Proprietors:= 
N. V. Krishnamurty & Bros. 
Present 


Sampurna Ramayanam 


TELUGU TALKIE. 
నకల నన 


Produced in their own Studio. 


Recorded on New Fidelytone System. 
న 
Govind ౨260327212. - 


Assisted by:— 
A. మ Wadadekar. 


Sound Recorded by:— 
P. L. Kapoor. 


Assisted by:— 
న. V. 760124. 


Edited by:— 
Vithal R. Prabhu.- 


Processing by:— 


K. M. Parlkar & J, B. Joshi. 


Production Manager:— 


N. Surayya. 


Business Manager:— 


N, V. Krishna Murty. 


Directed by:— 
I. Nagabhushana Row 
ల్‌ 
N. B. Narayana. 


‘Assisted by:— 
"D. Narasimha Row. 


పురుష పా(తలు. 


కానా 
వకర థధుడు:..- “| ము. అ. సుబ్బా రావుగా 
వళిష్షుడు:— ల లన (దరావుగా 
యజ్ఞ పుకుమడు? డి, ఏ. సుబ్బారావుగా 
సుమంతుడు. పా. వెంకటరత్నంగా 
1వ రాముడు". ము. నారాయణరావుగా, 
(మ లత్ముణుకుః oy సుబహ్ముణ్యంగా 
1వ భరతుడు: ము. సూర్యనారాయణమూర్తి గా 
టవ క్యతుఘ్నుడు;._- కొ వెంకటరావుగా 
2న రతాముడు: నః రామానుజా చార్యులుగా 
2వ లక్ష్మణుడు: న. తిరు వెంగ ళాచార్యులు గా 
 విశ్వామి తుడు జ. గంగన్న గా, 
మారీచుడు: కా. అప్పలసామిగా 
సునాహుడు:__౨ జ. వెంక టావుగా, 
జనకుడు: న సత్యనా రాయణ గా 
తేజు రావడం. _ బొం. నారాయణమూారి గా 
రివ లక్ముణుడు: ము, సూర్యనారాయణగా 
కివ భరతుడు: చ. వెంక శేశ్వర రావుగా 
లివ శత్రుఘ్నుడు న. కః వెంక టరత్నంగా 
స్ఫుగీవ్రుడు:— భ. జగన్నాధ రావుగా 


హనుమంతుడు; ముసునూరి సూర్యనారాయణ శ్రాగవతాద్‌' 
చం కొ, నరశింహంగా 
జాంబవంతుడు! = శ em 


యన్‌. వి, (కిష్టమా'ారిగారు 
అం. శంకర'రాన్టగారు 
ఖం. భానుమూరి గాకు 
॥ . ఆఅ మె, నిన శస గాకు 
స్త్రీ పాత్రలు 
గ్‌ అవల సత్యవతి అనే స్వ రాజ్యం 

బే. లభ కాంతం 


పువ్చవల్లి తాయారమ శ్ర 
స. రమణీమణి 


మ. వెంకటలమ్మీ 
ఎం. సత్యవతి 
కా. సరసీఠుహం 
+, రామలవ్మీ 
పొటలు?.__ అయ్యగారి కావీఠాజు శర్శగారు 

నటనాథ్యా పకుడు;.- ము, జగ రాజుగారు 
గీతావాద్యములు:_ శ యల్‌, నఠసీంనాను, నీ. యన్‌. నారాయణ 
పొ తుడు వే. కోటిలింగం, 3. భుజంగ రావుగార్లు 

నన్నాయిపొట! = ' జీ, ఎటిజీస్వామిగారు 

చీ తకారుడు:.... అ, (శ్రీని వాన్‌ గారు 
నవోయకుడు!.... యన్‌, వెంక ావుగారు 


పట, కాజగో పొల౯ గారు 
చేనధారఆము[ బీ, నుజ్బాకాన, ను. వీరన్న గార్లు 


శీలి రుతు! వీ ఎిద్యలింగం బత్మర్‌ గారు, 


చి. కాంతామణి 


రా. భానుమతి. | 


ఇ౦దలిఆఅ౦ళ ములు. 


వా 


ణే షక అ ప ఆద ఖే / 
పుత్రకామేస్థి. యజ్ఞ గుండమునుండి యజ్ఞ పురుముడు (పత్యత 


దశరధునకు పాయస మిచ్చి అదృళ్యుడగుట. చిన్ని రాము, లతే 
భరత, శ తుఘ్నుల ఆటలు. దశరధుని దర్చారు. విశామి తుడు య 
సంరతు ణార్థము రామలక్ష్మణుల దీసికొనిబోన వచ్చుట. తాటకి వ 
యథసంరతుణ, మారీచ నుణాహుల శిశీంచుట. విశామి। త్ర 
రాములత్ముణుల సీతా స్వయంనరమూనకు దీసికొని బయలుబేర్ము 
అహల్యా శాపవీమోచనము. జనకుని దర్బారు. రాజులందరు ష్‌ 
నీరున యళల్నించుట, నిశ్వామి తుని | వోత్చాహమున (తీరా 
వీలు విరచి సీతను ఇజండ్లిడుట. కక భవనము మంధర (త్ర రామో 
పట్టాభిపెక సమాచారము ఆమెకు దెల్పి బోధనచేసి, ధశరధుడు _ 
కిచ్చిన వరములు జ్ఞాపకము చెసి, రాముని పదునాలుగు సువత్పర ము 
అడవులకు బంపునట్టును, ఛరతునకు పట్టాభి పె.కము చేయునళ 


గా 


కోరుట. దశరధుడు మూర్చిల్లుట. 


(శ్రీ రాముడు క"శల్యవద్ర శలనవుపుచ్చుకొని సీత్రాలమ్ముణు ల 


అడన్రలకు బయలుదేరుట. గుహుని సాయమున నది దాటుట. 


శీ a | 
అరణ్య మున సత రామ అరల ఆ|శమము కట్టుక్‌ 
చుండ భరతశేతుఘ్నులు వచ్చుట. భరతుడు (శ్ర(4రాముని మ 
వు 

అయోధ్యకళ రమ్మని (బతిమాల, ఆతడు 'వప్పుకొననందున ఆశని షో 


కల దీసికొనినోయి పట్టాభి మేక ము చేయుట. 


చన 


౦*వణుసి చెల్లెలు ళూర్ప్చునఖ లత శ్రగొని పెండ్లాడుమని కోర, 


రురు చెవులు కోసి పంపుట. 


రావణుడు మారీయని మాయ వేడిగా ఇం, రాసముతా దాహ 
గకకారకు తెచ్చుటకు బయలుదేరుట. మారీచు చనిపోవుచు “హా! 
గణా!” యని కేక వేయ లత్మైణుడు సాయమునకు బయలుబెరుట. 
'సవణుడు బువి.వేషమున భిక్షకు వచ్చి నిజరూపము జూప, సీత 


గొర్చిల్రియుండ భూమి గడతో పెలగించి, ఆశాశవూర్షమున యొతు 
- టా రం య (| ౯౧ జాలి 


గ స్నుగీవమైత్రి. వాలిస్నుగీవుల యుద్ధము. చెట్టు చాటునుండి 


క 


[ముడు వాలీని జంపుట. హనుమంతుడు జాంబవంతుడు మొదలగు 
“రిని సుగ్రీవుడు సీతను వెదుకబంపుట. వెదకి వెదకి సము|ద తీరము 
బోయి హనువుంతుడు లంకకు దాటుట. లంకయంతయు వెదకి 


ను కనుగొనలేక తుదకు అశోకవనము [పవేశింప, ఆసమయమున నే 
fీవణుదు సీతను వశ పరచుకొనయల్నించి ఆమె భొంగనందున బెదిరించి 
వట, ఆంజనేయులు అశ 'క వృతుమునుండి దిగి సీతకు రామలత్ష్మణు 
' యోగ శమము వస్‌ ఆన వాలుగ దెచ్చిన అంగు[యము మ. 
| అంతకు నమ్మానందున విశ్వరూపము జూపుట. సీత శిరోమణి 
'మునకు ఆన వాలుగ బంపుట. వానుమంతునివలన అక్షయకుమారుడు 


పోవుట విని రావణుడు ఇందజిత్తును బంప, ఆతడు (బహ్టీస్రు) 


రున విభీషణుని (పో త్పాహామున, రావణుడు హనుమంతుని శిశీంప। 


విభీషణుడు అన్నకు హితబోధనజేయ, ఆతడు విభీషణుని తన్ను ట. 


[ప్రయోగము జెసి హనుమంతుని బంధించి దిసుకొశి పోవుట. ద ర్ల 


తోకకు గుడ్డలుకట్ట వెలిగించి వదలివేయించుట. లం కాద హన వ 


షణుడు (శ్రీరాముని శరణుజొచ్చుట. _ అంగద రాయశళెరము, 


(ప్రారంభను. ఇందజిత్తు మేఘములయందు యుద్ధము. లక్ష్మణ 


ణులను తనభర్త -శుతక శేబరము కొరకు పార్తించుట. గైవ్మపార్షన, 
శేగియున్న చేతులును, తల మరల మొంజెమును “జేరి ఇ్రం|దజిజై 
భార్యను కలుసుకొని ఇరువురు అగ్నిహనో తమున భఛస్శృమై వారిఆత్న( 


నాం వ 
నకు గ నమునకు 29 వుట, 


దీ. 
ల] 


మంపోదరి రావణుని మ మూనుముని (బతిమాలు 
రావణుడు ఆమెను లమ్య పెట్టక యుద్ధమునకు బోన్రుట, లమణమూర్మ 
హనుమంతుడు. సంజీవ పర్వతము దెచ్చుట. రామరావణ యుద్దన 
రావణునకు తలబోను తల మరల వచ్చుట, వీభీషణునివలన విసి రా 
(ఎసి కోడుపుననున్న అమృత భాండవమును రాముడు బౌొణము 
కట్టుట. రావణుని మరణము. సీత అగ్ని పవెశము. విమానము మ 


అయోధ్యకు బోవుట. (శ్రీరామ పట్టాభిషేక ము. 


ఆ? వం 


దురాసినీటోన్‌ కం వనీలో 


తయారగుచున ఫీలుల శీ 
అ అతత 


నసంపూర్ణరా మాయణము. 


ల కళ్యాణి రాగం.-లి పుట తాళం 
సు ల స ఇ! 1 wp 
($) సీతా రామచరద _ హీ శ్రాకర 
(శితజన మందార . దీనాననా IU) 
(శ్రుదున్తా సిసీటోో౯ వాసక 


సకల _ హాానీం[ద మనోరంజక , I} 


సావనహృదయ - పూ ముకుంద - భ కృజనపరి 
ఫోపషక _ దురితదవున _ తోయజూాతు. 
సుగుణభరిత _ సుజనవినుత _ సుమహిత చరిత. 
For Booking Aqply to 
N. V. Krishna Murty & Bros., 8. కౌసల్య 


RAJAHMUNDRY. _ దుర్లరాగం_దు)పదతాళం, 


సకల మా - శుభములన్‌ - మా కొసగుమా !ఫ్రూ 


స్వామి - తరియించితిమిక నీకృపచే 
ఖో క్క లెల్ల - ఫలీయిం చెనుగ స్నా 


తెనయులు లెరని _ తవీయించెడుమూ 
ఇదెన్యము బాగెను _ పరమేశ 
కా 
కరుణాకర _ భవహర 
రొముడు? = 
తిలాంగురాగం_._రూపకం తాళం. 
మంచివారమనగ' _ సంచకింపవలెనురా - మనము 
కొంచమైన క్రీ రి వలయురా॥ 
గురులమాట మోార రాదు 
పరుల నిందలాడరాదు 
పరమపురుము కొలువుమనకు 
పుణ్య మొసగురా 
కొనల్య! 
క 
కాఫీజిల్లా__తతాళ్‌ 


అలసితివా _ ననుగన్న నాతండి? 


॥స్వా॥ 


॥మం! 


॥మం॥ 


lei 


పాలుమోగడల . బెప్టెదనయ్య - వడివడినాటల నాడబోకుమా 
రవికులసోము _ రాఘవరామ _ రమ్య సద్దుణవి రాజమాననీ॥ వల! 


దశరథుడు: 


చం. ఘనగుణ కాలి (పాణములకంయె (ట్రయుండగు రామచందద్రుని౯ 


నానే రామలక్ష్ముణులు: 


నురటరాగం._ తితాళ్‌ , 


ముది సందియమందగచేల _ యీలిల - ధైర్యవిశాల 


వైరిజనుల _ వధియింతు మవలీల వ 
మునివరుతూగము _ మనిపెదమయ్యా 

ముదవులరగ - గనుమా _ జనకా ॥వ 
అసురవిజయులు నీ _ ఆత్మజులనగం _ మేమరుదెంతుము 
గనుమా _ జనకా॥ ॥వ 


8. రామలశతు శ్రణులు:.-- 


యమునక భ్యాణి తితాలళ్‌ . 
మొనివరా _ గురు సార్వభామ 


ధన్యులమెలిమి క్ట సీదుక్ఫపచే ॥మూ 
(# (aa 
గానిలువారల _ గాపాజెద 
Yu లే 9 
మోావోసగిన శస్తాగ స్ర్రామహిమలచె ॥మా 


0, అవాల్యః.-- 


అసావేరిరాగం_ క్రితాళ్‌. 
పరమపురున - హే శ్రీశ 


జననుత నొంటిబంపి నిమిషంబయినక్‌ మన జూలు వంశ వ 
గ్రనుడగునట్లి యీ తలిరుపాోయపు ముద్దులకుఆడేల నీ 
థ్‌ ల 7 ద అ 

యనుమతి 'నేనవ చ్చెద నురారులజంపి మఖంబు గావగ౯॥ 


వశిష్టుడు: 
చం. ఇనకులవర్య తాదొలుత నిచ్చెదనంచు వచించి వేడ బో 


యిన గడులోభబుద్ది దుదినీక పెనంగిన యాగ పూ _రముల్‌ 
పని చెడిపోనునంచు మును పల్కి-రి గాన నధర్శవృత్తి ౫ 
కొనక స్తుధర్నమూది ర ఘుకుంజర రామునిబంపుమి త్రరిన్‌ | 


పతిచేనిట పాపాణమైననా _ పాపముకొలగెన్‌ hs 
పావనమగునీ పాదరజముచే _ పాపహర తరియించితిని 
నేసతమున్‌ _ నీపదము౯ _ భజియింతున్‌ 5 


10. జనకుడు. 
చం. వినుడిదె నాదుపల్కు- పృధిపీపతులార _ భన్రండు తొల్లి య 


జిని త్రిపురాధినాధుల. న జేయులగూల్చిన దివ్యమా శరా 
సనమిది | దీని నెక్కిడిన సత్వఘనుండగువానికిచ్చి నా 
తనయను భూమిజాతను ముదంబున పెండిలిశేతు నిప్పుటే॥ 


భాగాశ్వరి.._ఆది తాళం. 
మదికోరికలెలను తీశి౯ా _ మనసిజరూపుని 
పాణిగహింపన్‌ 
సృృరహరు ఇవాపము _ వీరచిన ఫఘనుడా 
రాఘనవుజే .. పతి యయ్యెను _ నాకిబ 
ధన్యత గాంచితి నాహో 


we రాగం తాళం 


ఆహా నాభాగ్య మేమి =. అకనందమోా _ మదిలోనళొ 
నా కోర్కె లల్రదీరన్‌ - నా నాధుడే నన్నేల౯ 


నాపూర్వ పుణ్య మెల్లన్‌ - ఫలియింపగొ _ ధన నెలికా 


కొస 


5 "సల్యకన్న నన్నె - ఘనవుంచు నెంచువాజె 
(క్రిరామచందుడే నక _ గారాముతో పూజింప౯॥ 


దకీర భుతు 
కమాచి రాగం___ఆద తాళం. 
నించి . “కై 
+ముడుదేవే _ రాజగునని చెలుప _ దయళ్గగ్గాంచదా - 
సనక న్నాపె దయక్జజూాపదా _ న్నాపై నా ను 
జీ దకరధథుడు.. 
చం. సతతము దల్లినట్ల బలు-చందముల న్ని నుగొల్బు జానకీ 
పతి కహితంబుపేయ మది బట్టితి వేవింనిమి త్రమేనుదు 
ర్భతివగు నిన్ను దీక్లుగరల పధితోరగినట్ల యిల్లు 
గత జడబుది చే జనువు చేసితి నాత్శవినాశ నార్హమై॥ 
స య్‌ 7 న 


కెకనామై ఎంత పేము౯్జజూపునొ - నావి నామె నాపై 
Sane (oa Qe ర యా 


గే . 


| మ॥ 


| వు! 


స. 


ఎం! 


1% శాముడళ్తో-- 
ల్‌, అమ్మవు కోరుదానవట | అయ్యకు సత్యము నిల్చునంట ,రా 
జ్యమ్మును తమ్ము డలునట 1 యాయటవిన్‌ ముగిపాద పంకజ 
తమ్ములసేవ క బునట ,| ధనుడ గ్భత్యమి దాట నే యర 
ణ్యమ్ముల శేసవాడనిదె ! యాభరతు౯ విభుజేయుడిచ్చట౯ 


16 రానుకుూ. 


చం, జనపతి సత్య వాదియును సత్యవిచారుడు గాన మున్ను డా 
ననుమతి జేసి వేడ్య-మెయి నాడిన వాక్యము దప్ప లేక నె 
మ్మనమున కష్ట పు తునకు, మానవ రాజ్యము సీదలంచె న 
న్వనమున నుండుపొమ్మనె, న నవారణలీల చతుర్ష శాబ్దముల్‌ | 
17» Tioyg:— 
T0Xడ్ష (తితాళ. 
ఎటుల భరింప నేర్తునోకదా - నిను బాసి యసువుల 
నొడల నిలిపికొని led 
తనయగా _ యేగతి _ తాళుదునో - మనమున 
నాందోళన మధికంబయె ఆహా - యిది 
డిక్కు- సీమాతకు led) 
18. లయ్భృణుడు: 
దం, పనలు సమస్త వన్యఫలపంక్ర్తుల దెచ్చి యొసరగుచు న్నిశ 
ల్పనినయబుద్ద్ధి బద్ధ గుణణచాపముచాల్సి 'సుషుప్రేదక్కి- గ్ర 
స్రవకటు "రెప్ప వేయక “సుఖస్థితి చెప్పుడు గాచుచుండగా 
నవనిజగూడి నీవు గిరులందు విహార మొనర్చు టొప్ప బే! 


10, క' శల్య... 


వః - నొ * తనయా . పీమాతను = బాసిపోదువా।॥ 


0. భరతుడు: 


24. నలె. 
శా. రాముల పుణ్యగుణాభిరాము నెలమిక౯ (ప్రార్థించి తోడ్తెచ్చి ది ఈవన సోయగము _ కనుగొనగ - ఆహా 
క్సీమాతికమణ తమాన్వయల సత్కీ-ర్తు ల్వెలుంగొంద ను ఎంత మనోహరమౌాగా 
ద్దామ శ్రీకభివిక్తు జేయుదు రఘూత్తంసంబు రాకున్న నా పురమున గల సుందరతేరమగు (హ్రైకర 
భూమిాశా గణి గొల్చి నిల్లు నటపీభూమిన్‌ తపోవేవి.నై | ముల నెల్లన్‌ - మరపీంచున్‌ గాదా 
రాముడు? సలలితమగు యా _ జలపూరంబుల 


ఉ అతత మద్వియోగ జనితార్హి దపీంచుచు మృత్యువొంది హా వనతర మృగ సంతతుల గనుంగొన 


చేత నసంస్కృతుండగుచు శ్మీఘమునన్దివి శే? గాన వీ 
ఖ్యాత గుళాబ్దికిన్‌ ధశరభావని భర్షకుబట్రినె సుదు 
స్టైతుడనై న చేను వరుస జనియించుట వ్యర్థ మేకడా! 95.- సీత) 


శుకపీకముల .శారికల రవంబుల చో 
ద్యమయ్యె శృంగారంబగు ఆహో 


2. భరతుడు. a 
4. నీదగు రాజ్యలక్ష్మీ ధరణీవర! యేను భరింపజూల, ని క . 
తోోదయ సంపదల్‌ వరలుచుండ (ప్రజాపరిపాలన క్రియా 
పాదన లీలతో భువనభారము పూనగ నేగుటెమ్ముయో 
థ్యాదయి తత్వమన్యులకు నృర్భ్ళ ముగాదు మహోత్మ! రాఘవా! దశరభేంద్రు rE bes నతో 
జనశేశుని సుత్ననై - శ్రీరాముదేవిని నక 


కాపాడిగ రార! 


నామొరలిక వినేలా _ యీలీలా॥ 


భరతుడు 
భాగేక్వరి __ ఆది. బలిమినిగొనె - హో _ మాయలచే అశుశేశుండీలీల 
నక. స్మామాజ్యము - పరిపాలించెదనే 26. రాముడు 
రామపాదుకల _ రామునివలెనే మానసమున ఉ. చారుకులాభిమానమును సన్నుత ధర్మము ఏటిబుత్తునే 
sails rol యారుచిరాంగి వేగబడి యప్రీయవాక్యము లెన్ని యాడిన 
SEs re వను Bee సైరణ సేయగాదగబె చండమృగోరగ రాతుసోగకాం 


రామునివేర౯ - సు 
ద నాఖములు నలుక !రామ॥ తారములోన నయ్యబల తమ్మ్లుడ! యొకాతడించి వత్తు 


లత్ముణుడు:_ 

క చించెద దెత్యసంఘముల చిందరవందర చేసి బ్రవా ష్ణ ళా 
ధించెద లోకపాలకుల (టెళ్ళగనేసెద భూతలమ్ము ల్‌ 
క్కించెద _కెలరాజముల గీటడగించెద భూమినందనన్‌ 
గాంచెద తల్లడిల్లకుము కంజహి తాన్వయ వార్థిచందమా। 
రాముడు: 

అసావేరి... త్రితాళ్‌ 5 
జాడ _ తెలియదాయె _ పో _ సఖియా 
'యేశాననసీకుల శేగితివో॥ 
యేదనుజుల్‌ _ పెనుమాయల చే _ నినుగొంపోయిరో ॥జా॥ 
రాముడుః:._ 
మాండ్‌ __ క్రితాళ్‌, 
సుదతీ _ యెటుల౯ _ భరియింతువోకద 
వగతి బాముల సహియింతువో సఖి 
పతినెడబాయగ _ వనితామణి యెటు 
(టతిశదొ _ యాయకశు శేశుని మోల 
నుగీవుడు:_ 
హిందోళ__అది తాళం, 
తెలియదాయె _ యెన్నడుసుఖముల _ గాంచగగలనో 
'తెలియదాహో! 


రమణిని రాజ్యము బలిమినిగొచెగా _ సోదరుశేగతి నిరిం 
జ 
వైదనో 1 త 


81. సుగీవుణు. 


ఉ విశ్రుతకీ రియైన పృధిపీసుత దేవనరాహిరాజిలో 


కా శ్రితయయ్యె నేని రయమారగ జేకొని నష్టమైన క 
ద్మశుతియట్ల తెచ్చి వితతంబుగ నిచ్చెదనీకు నేను దీ 
నాశయనాదుమాట హృదయంబుననమ్మి 2 త్యజింపుశోకము౯ 


82. ఆంజనేయుడు. 


ఉ. పాననమూ_ర్జి రామనరపాలకు పంపున నని దాబుద౯ 
'జేవవిరోధి దొంగిలిన బేవినిజూచెద గానకుండిన౯ా 
లావునగడ్డతో బెటికి లంకయ తెచ్చెద నట్టుగానిచో 
రావణుబట్టి తెచ్చెదను రామునిసన్నిధి శెన్నిరీతుల౯॥ 


88. ఆంజశోయుడు 


జేహాోగ్‌” --తితాళ్‌ నే 


రాను. రాను - రామ - శీతా _ రామా 
రవికులసోమా రాఘవ "రామ 
క్రిరఘునందన |శ్లితజన పాలన 
కామిత ఫలదాయక వరదా నను 
కరుణను [బోవగరావా _ (స్ర్రీరఘు [రామ 
కరుణా చరణా - కాంచనచేలా 

నిరతము నిన్నే స్మృరియింతును” ద 
నురవర మునిజన నుతచరణా రఘు రామ 
దశరధరామా _ వైత్యవిరామా - తాపస 
దాదయ నివాసా - భవహర తరియించితి 


నామాలను గన [రామ 


4. ఆంజనేయుడు: > 


ఆ. వనగ గహ్వారంబుల మచే దనుజాంగికమందుగాక యే 
కానలనుండెనో సుదతి కానగ రాదిటనెందు జూచినన్‌ 
పూనికతోడ (గుమ్మరితి పూతచర్శిత సుళీలసీత3ై 
దానవనల్లభుండెచట దావెనో రాముని శోతిభీతిచే॥ 


రావేలా _ రఘువంశసోమా - రాము 
ఈచెరవాధలనే _ భరియిరపజాల 
సతమునీపద' _ సరసీజంబులనే 
సృరణచేతుగద - పురుషో త్రమరామ 
కలుగడా _ గొంపోవగ _ న్యాపెదయ 1రావే॥ 
౧6. రావణుడు. 
శా, భీమాటోప భుజ్బ్ఞపతాపమహివము౯ భీమాచలంచె తి సు 
(తామాద్యప్టదిగీశ సైన్యముల సం[గ్రామంబులోనోర్చి యు 
నామ ప్రాఢిజెలంగుచుండెడు కళాభాముండ నాముందట౯ 
రాముళ౯ొగీముని చెప్పగిప్పనగరా రాకేందు వింబాననా॥ 
107. సీత 
| సీ. కూకటి ముడికినై కురులు గూడనినాడె 
"బెదరక "తాటక న. 
గాభేయుడొనరించు క్రతువును రశ్నీంప 
బెక్కండ్రు డైత్యుల నుక్క-ణంచె 
నవన్నిపైవిలసిల్లు నఖిల రాజన్యులు 
గైలెడె త్తగళేని విల్లువిజీచె 
ఘూరాటవ్రలలోన (గ్రుమ్మరునప్పుడు 
ఖరదూహణాది రాత్షసులజంపె 


- " చాదరజమున నొకణాయి బడతిజేసే 
లీలమనాయామృగంబును గూలచేసె 
రాజమా(త్రుం డె మేదినీరతకుండు 
రామభూపాలు డాదినారాయణుండు! 

88. రావణుడు? 

చ పడతిరొ! యెంతనన్న్మిగిలిపల్కిన నిప్పుడు సన్ను జంపశే 
గడువడి రెండుమాసములు కట్టడ చేసితినంతలోన సీ 
నడుగము న్నె నన్హలసి యర్ధిసుఖంచిన మంచిదంత క్షీ 
వొడబడ వేని నిన్షలిది యూగిరమ య్యెడు నట్లొన ర్చెదక్‌ ॥ 


80, ఆంజనేయుడు; 
0, ఉన్నాడు లెస్సరాఘనవు 
డున్నాడిడె కపులగూడి యురుగతిర్నానె 
యున్నాడు నిన్నుగొనిపో 
నున్నాడిది సిజమునమ్ముముర్వీతనయా। 
40, ఆంజనేయుడు! 
సీ, నిలమేనుచ్భాయ బోలు 'చేవామువాడు 
ధనశాబ్ఞషత్ర .ములవాలు 
కంబుసన్నిభ మైన కంఠంబు గలవాడు 
"చ్యాగైానయట్టి గుల్భముల వాడు 
లిన్ననై కనుపట్టు దీ ఇవ లౌ హులవాడు 
ఘనమైన దుందుభిస్వనము చాడు 
బద్భకేఖలుగల్టు పదయుగంబుల చాడు 
= చక్కని పీనవకుంబు వాడు 
గీ, కపటమిటుగని సత్య వాక్యముల వాడు 
రమణి! రాముండు శుభలశుణముల వాడు 


ఆస గుణెముల రూపెంప నెసగువాడు 
వరుససామి త్రి బంగారువన్నె వాడు॥ 


fh ఇందజత్తు;__ 
భూఫ్‌ ఆది తాళం. 
చవిచూపెద నాభుజబలంబు _ బంధించెద నావానరు 
నసుశేంచా గనుమా 
సురాసురుల గర్వభంగయొనరించితివా _ నరాధముం 
డనగనాకు సరియీ 
పారి౯ర ణంబుసేతునింక మదిదుఃఖమున్‌ - వీడుమా 
గాంచునూ మనవినివినుమా॥ 
ఆంజనేయుడు. 
దాశరథే _ కరుణాపయోనిభే 
ధర్మాంబుథే - హేతారకనామం॥ 
కోమలపద రాజీవసుందరం _ రామం _ సీరదశ్యామం - రామం 
ధర్భాంబుభే [దాశ॥ 
రావణుడు; 
ఆ్రైరాగం త్రితాళ్‌, 
మానసమున _ కడుధీరుడనని _ విజ్ఞపీగి సుంతసందియము 
దలంపక _ మహాభఖీతి కలుంగుననినీ _ గతిన్‌ దలచి 
మతి౯ విడచి _ బలిశెదొ 1మా॥ 
నిర్భీతిగ _ చెలశేగి లోకముల _ నీటడంచు సీమత్తగ 
జమురా _ నణుడనగ _ దిక్సతుల్‌ ,సతుల - మంగళ 
సూత్రము - లగచేత బట్టుకొని _ అనవరతమునన్‌ 
సరించి గడగడ లాడుచుండుటలు యెరుంగవే 


మానవ సామాన్యుడా _ రాముడు మాకొక పగవాడురా 
వానర _ నీకిక మతిదూలెనా _ |క్రిందుగ లోకము లై 
పోయమెనా _ మదిలో భయంబుడిగి - బుద్ధిదూలి నా 
తో _ నిటుబలికిన - నీ నాలుక గోసెద [న 


44. విభీషణుడు? 

ఉ. పన్నుగ సీతన మ్మనుజభర్త కొసంగి సుఖంపు మట్లు గా 
కున్న నభంబుబౌాకిన బయోనిధి సొచ్చిన (గ్రిందదాగిన౯' 
గ్రన్నన జందభాస్క-ర పురందరు లడ్డమువచ్చి కాచిన౯ 
నిన్ను వధించు రామధరణీపతి రావణ! నిక్క-మింతయు౯॥ 


45, ఆంజనేయుడు 


చూచితి సీతను - కనలిగాల్చితి లంకాపురినెల్ల కపులార 
రామునికడ కేగి _ "సీమముచెప్పగ పోదాము రండయ్య [5 


46, ఆంజనేయుడు: 


ము, కనుగొంటిT కనులార జానకిని లంకాడ్వీ పమందున్న యా 
దనుజాధీశ్వరు రావణాసురు మహోద్యానంబులో శాతసాం 
గనలు న్భావలి గాయుచుండగ నకోకచ్బాయ శోశార యై 
అనిశంబున్‌ రఘురాను! రామ! గుణధామాయంచునిన్‌ (మక్ట_ 


47. ఆంజనేయుడు. 
మేఘశ్యామలా - శ్రాలోలా 
దశరధరామా - (శ్రీరామా పరంధామూా 
డశరధరామా - తారకనామా _ రామా 


విభీషణుడు. 
క్ష్‌ భానుకులోత్తంస వందితామరలోక 
' జూనకీనాయక! శరణు శరణు 
తాటక్మాపాణ విడారణ రఘురామ 
సకల లోకాధార! శరణు శరణు 
దిక్కు-నీవని వచ్చితిని దీనముందార 
పరమపూరుష రామ! శరణు శరణ 
మాతృవీ తాదుల మాడ్కి- సంరథఖ్నీంచు 
సర్వలోక స్తుత్య! శరణు శరణు 
గీ. రాను వెరచినాడ రశ్నీంచు రకీంచు 
మిపుడు నాకు నభయమిమ్మి యిమ్మి 
చూడు చూడు నిన్ను జొచ్చితి శరణమ్ము 
శావుకావ్రు నన్ను గరుణతోడ॥ 
అంగదుడు? 
ఉ. రావణ! సీతనిచ్చి యపర్గాధిని ని నృరణంబు నొందితిన్‌ 
గావుతుటంచు నన్ను గడకందగ వేడిన నిన్ను గాచెద౯ా 


గానరమె త్తి యవ్విధముగాక వెనంగితి వేని నిన్ను బా 
హో విభవంబెలర్చ సమరావని ద్రుంతు సరాతసంబుగన్‌ ॥ 


అంగదుడు? 

చం. చెజనిడీ సీమదం బడగ జేసీవ యర్జురు చేయివేతులున్‌ 
నటికి భుజావిజృంభణమునం గడుబేక్చి న జామదగ్న్యు వి 
ల్విట్‌చిన రాముబంట వినవే నను నంగదు సర్వగర్వ ము 
న్నెటినెడ నాలుువారిధుల నిన్నటుముంచిన వాలిప్పుతుడన్‌ ॥ 


సులోచన. 
భఛాగేశ్వరి..-(తితాళ్ల 
ననుబౌసి పోదువా - ముందగ - (పాణనాయకా 
చరణదాసినైన నా - మొరల నాలకింపవయ్యూ 
కనుల పండువుగ నొకపరి - గానరావ నాధా! నను ॥నను। 
గ౪. మందోదరిః 
ఛాగేశ్వరీ.._ త్రికాళ్‌ 
మసవి వినుమా - నాధా 
ఆలము సేయగ మనేలా! 
శామునివేదా - రాముని - గౌెలువగ తరమగునా - బ్రహ్మాదుల 
నై కనుదనుజపాల వినుమా ॥నా॥ 
తకయులు _ బంధులు .. ధరిణినిగూలిరి _ నుతచరితా 
గలిలీన్‌ 5:౫ . సతినిటు - విడి చెదవా నా ॥మ 
గగ, రామును! 

త. ఈసమగ,,బులో సను??? సను నాకు సవశయమెంచి వా 
రాశి తరించు స్మీశమ సిర్థకమయ్యెను కీశవర్య! యా 
వశసు;బు "ని య్నగజుని ప్ప్‌డి విభీషణ! నన్ను గొల్బు స్‌ 
యాశతోలం” మిరలు గృహంబుల శేగుడిశేల పోరగన్‌॥ 

hh. రాముడు 

ఈ. భూరి భుజ ప్రతాపమున బొంగుచు నిర్జరకోటి మాటికి౯ 
బోర జయించితంచు బలు పోకలు పోదును నీవు భీతిమై 
కారకనిల్చి నామెడ దైకౌపము సూపుము చూపవేని నా 
వారిజగర్భు డడ్డుపడనచ్చిన జంపుదు నిన్ను రావణా॥ 

కస్‌. రావణుకు = 

ఖా. ఒరీ సీచనరాధమా! వినుము కార్యో త్పాసా గంభీర దో 

ర్వీరంబొప్పు రణంబు సేతుననుచుళ౯ చీరంబులన్‌ బత్కావో 


రారా వారిజగర్భు డడ్డుపడగా రానీ మదీయ్మాస్ర్ర శ 
స్తారాచప్రకరంబులకా బరపీ నిన్నాలంబులో (దుంచెదన్‌ ॥ 
56. సీత; “+ 
హంసానంది ఆదితాళం. 
నీలోన జేర్చుకొమిి చె _ నీవె నాశరణంబు పావకా 
జగతిలోన - ఈ - సీత సాధ్వయని - పికటింపగ 
యిదె _ తగుసమయము iS 
ఎవనికొరకు _ పలుబాముల నొందియు - ఏ సహిం, 
చి (ప్రా- ఇముల భరెంచితొ _ అట్టి నాదు - (పా 
ణేశ్వరుజే నా - నీలంబును _ కంకించెగాన - నా 
శీలంబును - శంకించెగాన i 
75. మందోదరిః 
చ. సరసమనోరథాధి గమశాలి విభీషణుభార్యయైన యా 
సరమయు రానుపత్నియగు జానకియుం దగ జెప్పు కృత్యముల్‌ 
పరువడి జేయగావలయు బన్ను గనోపననంగ రాదు కిం 
కరిగతినుండ బాలయితి గర్భఫలంబులు దప్పిపోవుచే॥ 
8. అందరు? మంగళం 
సదా యా భరారాజ్య మెల్ల౯ 
ముదం'బార శ్రీరాము జేల౯ 
చిదానందవూా గాదె - (క్రీ మారగా లోకమందున్‌ 
యిడె నీకు మంగళం - మదిళ౯ సంతేసం బొందగను మా 
సదా మాదుజెందమందున - నీ పదాజ్ఞాతముల్న 
మ్మియుంటిమి _ [బోవగళ- - నమామి - నమామి 
యిదే జయమంగళం - జయ్‌ - జయ్‌ - జయ్‌! 
సంపూర్ణము. 


a 


_ కాకు ము।దాకురశాల. రాజమం 2198. 


